(పకృతికి అనుకూలంగా పునరుత్సాదితమున 
పేపరుతో ఈ పుస్తకం మ్ముదించబడినది. 


ఈ పుస్తకం కె.కె.బిర్రా ఫౌండేషన్‌ వారి ఆర్షికసహాయంతో తయారు చేయబడింది. 
ISBN 81-237-1 355-% 


(పథమ ము[దణ 1995 (శక 1917) 

తెలుగు అనువాదం (ల) నేషనల్‌ బుక్‌ (టస్ట్‌, ఇండయా, 1995 
Pahalwan Ki Dholak (Telugu) 

రూ. 5.50 

డై రెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (అస్‌, ఇండఉయా, ఎ-ర5్‌, (గీన్‌ పార్‌, 
న్యూఢిల్లీ - 110016 ద్వారా |పచురింపబడినది. 





నవశ్షిక్తీల ఎొవాలో మాల 


పబాలా న గారి డోలు 
ఫణీశ(ర్‌నాధ్‌ రెణు 
అనువాదం 
ఎ. విజయలక్ష్మి 


ఇతాలు 


జగదీష్‌ జోషి 





నె, ఇండయా 





ళ్‌ 
: 


లుట్టన్‌ సింగ్‌ పేరు తెలియని వాళ్ళుతేడు: ఆ 'వూర్లో 
ఆందరికీ తెలుసు.“ఆల్‌ ఇండియాలోనే నాపేరు తెలియని” 
వాళు “ఉండరు. అని చెప్పుకుంటాడు? 'లుట్టన్‌ ' 
చెప్పే “ఆల్‌ ఇండియా” మొత్తం 
చిన్న జిల్లా అంత ఉంటుంది. = జ 
లుట్టన్‌ § 9 సంవత్సరాలకే అమ | నాన్న చనిపోయారు: | 
అతని 'అదృష్షం బాగుండి అప్పటికే పెళ్ళయిపోయింది. 
లుట్టన ని వాళ్ల అత్త చాలా ప్రేమగా. పెంచింది... పెద్ద 
చేసింది. అ చిన్నప్పుడు ఆవులను మేే పీవాడు. పాలు" 
బాగా తాగి రోజూ కసరత్తు చేసేవాడు అందుకని" చిన్న 
వయను్యులోనే బాగా బలంగా ఉండేవాడు." రోజూ 
వ్యాయామం వల్ల శరీరం బాగా గట్టిపడింది." నా అంతా 
బలమెనవాడు ఈ ఊళ్ళో ఎవ రూ లేరు: అనుకునేవాడు. 
అందరూ అతనిని చూసి భయపడాలిని చేతులీ. మ “శరీరానికి 
ఎడం ఎడంగా పెట్టుకుని, నడిచేవాడు. పెద్ద వస్తాదు లాగా" | 
(పవర్తించేవాడు. అక్కడ సంతలో .అప్పు డప్ప్రడు కస్త 
పోటీలు జరిగేవి. 


ఒకసారి లుట్టున్‌ శ్యాంనగర్‌ సంతలో జరిగి కుస్తీ పోటీలు 
చూడడానికి వెళ్ళాడు. కుస్తీ పోటీలు చూస్తూ ఊరికే తిరిగి 
రాలెకపోయాడు. వసనాదు లను చూసూంటి ఒంట్లో రక్తం 
వేడెక్కింది. డోలు శబ్దానికి అతని ఒళ్ళు ఉప్పాంగింది. 
వస్తాదులు' అందరిలోకి బలవంతుడు" పులిబిడ్ర సవాలు 
విసిరాడు. పులిబిడ్డ అసలు పేరు చాంద్‌ సింగ్‌.” అతని 
గురువు బాదల్‌ సింగ్‌ తో పాటు వచ్చాడు. శ్యాంనగర్‌ క్రి 
రావడం ఇదే తొలిసారి. చాంద్‌ సింగ్‌ చాలా అందంగా 
బలంగా ఉన్నాడు. శరీరంలోని (పతి భాగం బలంగా ఉంది. 
కుసీ పోటీలు మొదలె మూడు రోజులయింది. ఈ 
మూడు రోజుల నుంచి అతను మిగిలిన వసాదులనందరినీ 
ఓడించేశాడు."పులిబిడ్త రుని నిలుపు కుంటున్నాడు. 
పోటీ మైదానంలో సింహంలా గర్జిస్తూ రీవిగా తిరుగుతున్నాడు. 

శ్యాంనగర్‌ రాజు ఎద్రవార నారు. అందువలన 
చాంట్‌ సింగ్‌ ని తన కొలువులో నియమించుకొంళు 
బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఉన్నట్లుండ, 
చాంద్‌ సింగ్‌తో పోటీకి నేను బద్దం అన లుట్టన సవాలు 
విసిరాడు. చాంద్‌ సింగ్‌ లుట్టున్‌ ని చూసి ఎగతాళిగా నవ్వాడు. 
తరువాత అతని ఎ ఎరుచుకుపడ్త్డాడు. 

పోటే చూసే వాళ్ళలో కలవరం మొదలైంది. అరే 


4 


Fa fie 


/. 


hs 
బే . 


తాః 
న. 
(గ 


4 
ప, 
న్‌ా శీ 





వీడికేమెనా“పిచ్చిపట్టిందా? ఛస్తావు, చచ్చాడు” అని 
అరుస్తున్నారు. కాని కరా! లుట్టన్‌ చాలా తేలిఎగా 
చాంద్‌ సింగ్‌ పట్లునుంచ తప్పి న్‌ ఇ లేచి నిలబడి 
మళ్ళీ పోటికి కాలు దువ్వాడు. 

రాజుగారు పోటీని ఆపుచేశారు. లుట్టన్‌ ని దగ్గరకు పిలిచి 
అతని ధైర్యానికి మెచ్చుకున్నారు. పదిరూపాయలు తీసి 
లుట్టన్‌ చేతిలో పెట్టి “పోటి చూసిసి వెళ్ళు అన్నారు...” 
కానీ లుట్టన్‌ వివిఎ ంచుకోకుండా రాజుని వేడుకుంటున్నాడు. 
“వద్దు | పభూ ఆత అనొద్దు. పోటీ జరగడానకి అనుమతి 
ఇవ్వండి” అని బతిమాలాడు. “రాజుగారు పత నీకేమైనా 
పచ్చాఫో”... WE 

లుట్టన్‌: స “సిపాయిలు, , మేనేజరు అందరూ 'కేకలేశారు. 
“శరీరంలో | కొంచెం కూడా సత్తువలేదు. అయినా 'పులిబిడ్డ'త్‌' 
పోటీ అంటున్నావు... రాజుగారు అందుకే వద్దంటున్నారు 
అర్ధం చేసుక్‌ | అన్నారు.” 

“అయినా లుట్టన రెండు చేతులూ జోడించి రాజుని 
వేడుకున్నాడు. “మహారాజా! అనుమతి ఇవ్వండి. పోటీకి 
అనుమతి' ఇవ్వకపోతే తల బాదుకుని ఇక్కడే చస్తాను.” 
డోలు మోగడం ఆగిందంటు పట్లు వదిలి పోతుంది. అని 
వెడుకుంటున్నాడు. జనం చాలమంది వచ్చారు. మధ్యలో 


6 






ల్‌ నాటీ 
[శ గ్‌ 
హ్‌ 
శ 
జ్‌ 
A 
iN 5 
జా 
bh జే 


అకాల 





శ fh 


అకా! శి as నే 
కత 






ike tie 
Wr mel నన. 


" 
ల సట. 


Wey: 
a ॥ Et) 


ur iF 

















గ 
fi ॥ 
Aj ' 
pial || 
(| 
జీ! 








కొంతమంది లుట్టున్‌ ని తిడుతున్నారు. 5 "ం0తమంది అతని 
పక్షం చేరారు. “అతన్ని పోటీకి వెళ్ళనివ్వండ. ఫ్ర ఆపాద్దు 
అని ఎద్దగా అరుస్తున్నారు. 

అక్కడ మెదానంలో చాంద్‌ సింగ్‌ అతికష్టంగా నవ్వడానికి 
(పయత్నం చేస్తున్నాడు. ఎందుకంకు మొదటి పట్టులోనే 
లుట్టన శక్తి ఏమిటో తెలిసింది. 

డోలు మోగుతోంది. చూసే సవాళ్ళలో కోలాహలం 
ఎక్కువె ంది. పులిబిడ్డతో పోటీ అని దుకాణాల వాళ్ళు 
మూసేశారు. పోటీ చూడడానికి పరుగు పరుగున వస్తున్నారు. 
రాజుగారు విసిగిపోయారు. చివరికి “పోటీ జరగడానికి ” 
అనుమతిచ్చారు. 

పెద్ద శబ్దంతో డోలు మోగుతోంది- “ఫట్‌ ధృ గిడ్‌ థ, 
న స్‌ అంతు ఏతా మహా రా ఉకొను అంటుంది.” 

డోలు ముందే లుట్జన ని మెచ్చుకుంది. -“థక్‌ -థినా, 
ధక్‌ -ధినా, ధక్‌ -ధినా” అంకే ఓహో యువకా అంటుంది! ! 

చాంద సింగ్‌ లుట్టన గొంతు పట్లుకున్నాడు. గట్టిగా 
అదిమిపట్టి ఓడించడానికి (ప్రయత్నిస్తున్నాడు. బాదల్‌ 
సనంగు తన శిష్కుటని (పోత వాస్తున్నాడు. అలాగీ అలాగే 
అదిమిపట్టు ఆహా...ఏం ...పట్లు ! అంటున్నాడు. 


లుట్టన కళు ఎ తేలిపోతునా యి. ఊపరి భారంగా వస్తుంది. 


8 


శ్వాస ఆగిపోయేటట్లు ఉంది. పక్క బుముకలు ఫటఫట 
మంటున్నాయి. అందరూ చాంద్‌ సింగ్‌నే ఉతౌహ 

పరుస్తున్నారు.. లుట్టన పక్షాన ఎవ్వరూలేరు. 

లుట్టున్‌ కేవలం డోలు మీదే ఆధారపడ్డాడు. తన ధ్యాస 
అంతా డోలు శబ్దం మిదె నిలిపాడు. అతనిలో ఆవేశం 
పెరిగింది. ఉన్నట్లుండి, డోలులో ఒక రకమైన చప్పుడు 
వినిపించింది.“థక్‌ -థీన్‌ , తిరకట-ధిన , థక- థిన్‌ , తిరకట- 
థీన్‌ .డోలు ఏమనిందంటే ఒక మంచి పట్టుపట్టి తప్పించుకో 


939 


అంది... 


చూసెవారందరూ ఆశ్చర్యపోయారు. లుట్టన చాంద్‌ సింగ్‌ 
పట్టులో నుంచి తప్పించుకున్నాడు. వేగంగా ముందుకు 
కదిలి చాంద్‌ సింగ్‌ గొంతు పట్టుకున్నాడు. ఇప్పుడు జనం 
అంతా లుట్లున్‌ వెపు తిరిగారు. అందరూ “లుట్టున ని 
మెచ్చు కుంటున్నారు.” ఆహా...మట్టైల్‌ మాణిక్యం 
అంటున్నారు. 

డోలు పెద్ద శబ్బంతో మోగుతోంది. ఛటక్‌ -ఛట్‌ థ, 
ఛటక్‌ -చట్‌ థ, అంటే లే ఇంకో పట్లు పట్టు అంటుంది. 

లుట్టన ఉతౌ)వాంగా గబుక్కున పెక లేచాడు. పట్లు 
మారి చాంద్‌ సింగ్‌ని వేగంగా నేలకేసి బాదాడు. 

చ్‌ ఈతి శబ్బం మారింది. దాన్లోంచి ఇప్పుడు ర 


0) 


థినా, థికు-థినా అని శబ్దం వస్తుంది.” అంటు నువ్వు; 
కోరుకున్నట్లు చెయ్యి. “ఓడించు అని.” లుట్టన్‌ చాలా 
వేగంగా చాంద్‌ సింగ్‌ ని ఓడించగలిగాడు. 

డోలు లుట్టున్‌ ని పాగుడుతోంది. -“థగిఢ్‌ -గిఢ్‌, 
థగిథ్‌ -గిథ్‌, ఆహా ఏం వీరుడు! ఏం వీరుడు! !” అంటుంది. 

లుట్టన విజయాన్ని |వజలు రకరకాలుగా 
పాగుడుతున్నారు. అతన్ని ఆకాశానికెత్తేశారు. లుట్టన 
ఆనందంతో గంతులు వేశాడు. మొదట డోలు వాయించే 
వాని దగ్గరకు పరుగెత్తుకుని వెళ్లాడు. అతనికి దల్లాం పెట్టాడు. 
మళ్ళీ పరుగున వెళ్ళి రాజుగారి ఒళ్ళు ఎగిరి కూర్వున్నాడు. 
రాజుగారి బట్టల నిండా మట్టు అంటేంది! 

మేనేజరు గారు లుట్టన ని “అరి లౌల” అని కేకలేశారు. 
రాజుగారు నవ్వుకుంటూ లుట్లున వీపు తట్టు దీవించారు. 
“మననెల పరువు నిలిపావు బాబూ”, అని మెచ్చుకున్నారు! 

పంజాబ్‌ పహీ ల్యాన్‌ లందరూ చాంద్‌ సింగ్‌ కళ్ళు 
తుడిచారు.లుట్లన కి రాజుగారు బహుమతి ఇచ్చారు. తన 
కొలువులో నియమించారు. అప్పటి నుంచి లుట్టున్‌ 
ముఖ్య పహ ల్యాన్‌ అయ్యాడు. రాజుగారు లుట్టన ని “లుట్టన 
సింగ్‌ "అని ఆప్యాయంగా పిలిచేవారు. 

ఆస్తాన పండితులందరూ లుట్టున్‌ తక్కువ కులానికి 


10 





చెందినవాడు. “అయినా మీరు అతనిని సింగ్‌ అని 
పెలుస్తున్నారు. అని మూతి ముడుచుకున్నారు. రాజపూత్‌ 
అయిన మేనేజరు గారు కూడా “అవును (పభూ ఇది చాలా 
అన్యాయం” అన్నాడు. రాజుగారు చిరునవ్వుత" “అతను 
క్షతియుల పని చేశాడు కదా!” అన్నాడు. 

'లుట్టన్‌ సింగ్‌” పేరు చాలా దూర [ప్రాంతాలకు పాకింది. 
రోజూ మంచి భోజనం, కసరత్తు, ముఖ్యంగా రాజుగారి 
(పమ వల్ల చందుడిలాగా వెలుగుతున్నాడు. అతి తక్కువ 
కాలంలోనే ఒక్కొక్కరుగా మిగిలిన పహిల్వాన్‌ లందరిన 
ఓడించేశాడు. 

కాలాఖాన్‌ అనే పహి లాన్‌ ఉండేవాడు. అతను లంగోటా 
బిగించి విరోధి పహి ల్వాన లని పోటీకి పిలిచేవాడు. పోటిలో 
వారిని ఓడించి చంపుతాడు అనే పెరు ఉంది. అయితే 
లుట్టన్‌ “కాలాఖాన్‌ 'ని కూడా ఓడించి (పజల అభి పాయాన్ని 
మార్చేశాడు. అప్ప టీనుంచి మిగిలిన పహి ల్వాన లు ఎవ్వరూ 
లుట్టున్‌ తో పోటీకి వచ్చేవారు కాదు. 

లుట్టున్‌ రాజ దర్శారుకం కొపుతా ఏలో ల్వాన గా 
ఉంటున్నాడు. అయితే అతని పరిస్టితి ఇప్పుడు పంజరంలో 
బంధించిన చిలుకలాగా ఉంది. పంజరంలో చిలక బయటకు 


రావడానికి ఎలా గిలగిలా కొట్టుకుంటుందో, అలాగే లుట్టున 


lz 


రాజుగారి ముందు తన బాధను చెవ్యుకోవడానికి 
(పయత్నించేవాడు. 

చాలా పొడవైన కోటు వేసుకొని సంతకు వెళతాడు. 
దుకాణాల వాళ్ళతో పరిహాసాలాడుతూ సంతలో అటూ 
ఇటూ తిరుగుతూ ఉంటాడు. మిఠాయి అంగడ వాడు 
పహిల్వాన్‌ గారూ ఇటు రండి. రసగుల్లా తాజాగా ఉంది. 
కొంచెం రుచి చూచి వెళ్లండి. అని పిలిస్తే చాలు, పహిల్వాన్‌ 
చిన్న ఎల్లాజలాగా సంబరంగా నవ్వుకుంటూ వెళతాడు. 
వెళ్ళి రెండు సేర్లు రసగుల్లా ష్మటా అంటాడు. తిరిగ్గా 
కూర్వుని రెండు సర్లు రసగుల్లా తిని నొటినిండా కిళ్ళి 
వేసుకుని బయట పడతాడు. కిళ్ళి నములుతూ సంత 
అంతా తిరుగుతాడు. సంతనుండ తిరిగి దర్శారుకు వెళ్ళేసరికి 
ఆతన సాతి. రానా తాలాలు నల్‌ తాం గా 
తయారవుతాడు. కళ్ళకు రంగు అద్దాలు ఐట్లుకుంటాడు. 
చెతులనిండా బొమ్మలు పట్టుకుని, ఎరగా పండిన నోటితో 
నవ్వుకుంటూ, ఈల వేస్తూ తిరిగి వస్తాడు. పహిల్వాన 
ఆకారం అయితే ఎఐద్దగా వంగల తాం బుద్ది మాతం 
మారలదు. ఇంకా ఎన్న పేల్లాడిలాగే (పవర్తిన్తుంటాడు. 

మెదానంలో డోలు చప్పుడు అయితే చాలు, తన భారి 
శరీరాన్ని ఈడ్చుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళేవాడు. కాన 


13 


~ ~~ 


Sh ret ననా wr 


oo 


[| 
ళ్‌ 


యువ అలు 
ps tr mi? 





నా జ్‌ న. 
trim nati js 


అతని జోడీకి తగ్గవాళ్ళు ఎవరూ ఉండే వాళ్ళు కాదు. 
ఎవరితోనై నా పోటే చేస్తామన్నా రాజుగారు అనుమతి 
ఇచ్చేవారు కాదు. అందుకని లుట్టన నిరాశగా వెనక్కి 
వచ్యేవాడు. లంగోటా కట్టుకుని వైదానం అంతా 
దుమ్ము రేగీటట్టుగా పెద్ద ఆబోతులాగా రంకెలు వేసేవాడు. 
రాజుగారు అది చూసి చిన్నగా నవ్వుకునే వారు. 

ఈఎఐధంగా 15 నంవత్సరాలు గణచిపోయాయి. 
పహిల్వాన్‌ ని ఎవ్వరూ ఓడించలేకపోయారు. లుట్టున్‌ 
అత్తగారు ముందే చనిపోయారు. అతని భార్య ఇద్దరు చిన్న 
పహిల్వాన్‌ లని కని చనిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా 
తం అలాగా బలంగా ఉంటూరు. ఇప్పుడు మ ల్వాన 
ఎం దానంల్‌, ఎప్పుడూ తన ఇదరు కొడుకులతో 
కనిపిస్తున్నాడు. మెదానంలో వారిని చూసి అందరూ “ఆహా! 
తండికి తగ్గ కొడుకులు” అనుకునేవారు. 

ఇద్దరు కొడుకులు రాజ దర్వారులో కాబోయే 
పహిల్వాన్‌ లుగా చలామణి అవుతున్నారు. వాళ్ళ పోషణ 
అంతా దర్భారు వారే చూసుకునేవారు. పహి లాన్‌ (ఏతి 
రొజూ పొద్దునే డోలు వాయిస్తూ పిల్తలిద్దరి చేత కసరత్తు 
చేయిస్తాడు. ఇద్దరిని చెరోపక్క పడుకోబెట్టుకుని [పపంచ 
జ్ఞానాన్ని, కుస్త పోటీలో మెలకువలు నేర్సెవాడు. రతర 


15 


| 
i 
క్‌ 





శబ్దం మీదే (శద్ద ఉంచాలి. నాకు వేరే గురువు ఎవ్వరూ లేరు. 
డోలే నాగురువు. నేను ఎవ్వరి దగ్గిరా కుస్త నేర్చుకోలేదు. 
డోలు శబ్దంలో ఉండే మహిమ వల్లే నేను పహిల్వాన్‌ని 
అయ్యాను. పోటీకి మెదానంల్‌ "కి వెళ్ళిన వెంటనే మొదటు 
డోలుకి నమస్కారం చేయాలి” అని వాళ్లకి చేప్పేవాడు. 
రాజుని ఎలా (పసన్నం చేసుకోవాలి. ఏ సమయంలో ఎలా 
(పవర్తించాలో కూడా నేర్చాడు. 

కానీ అతను చేసిన ఉపదేశాలు నేర్పిన విద్యలు అన్నీ 
నిటిపాలయ్యాయి. ఎందుకంకు ఒకరోజు ముసలిరాజుగారు 
కన్ను మూశారు. మొత్తం రాజ్యాన్ని యువరాజు తన 
అధీనంలోకి తీసుకున్నారు. యువరాజు పెద్రరాజుగారి 
సమయంలో ఉన్న పనులలో కొన్ని మార్పులు చేశారు. 
కొన్నింటిని ఆపేశారు. వాటిలో కుస్తీ పోటీలు కూడా 
ఉన్నాయి. కుస్తి పోటీల స్తానంలో ఇప్పుడు యువరాజుగారు 
గురపు పందాలు నడిపేవాడు. 

పహి ల్వాన్‌ కి, కాబోయే ఇద్దరు పా ల్యాాన్‌ లకి భోజనానికి 
ఎక్కువ ఖర్చు అవుతుండేది. ఇది యువరాజుకి, కొత్త 
మేనేజరు గారికి అనవసరమెన ఖర్ఫుగా అనిఎంచింది. 
అందుకని రాజ దర్వారులో ఇక పహిల్వాన్‌ ల అవసరం 
ఏమా(తం లోదని చెప్పారు. వహిల్వాన్‌ వెల్లి 


17 





బతిమలాడుక్‌ వడానికి కూడా అవకాశం కన్యల దు; 


"ఆ రోజే ప పహిల్వాన్‌. తన డోలు తీసుకుని" ఇద్దరు 
పేల్లలతో. తన వూరికి తిరిగి వచ్చేశాడు. అక్కడే 
ఉంటున్నాడు: ఆవూరి వారంతా కలిసి ఒక చిన్న గుడిసె 
గ! ఇచ్చారు. హారి-తిండి ఖర్చులు క కూడా వూరివారి దగ్గర 
నుండే వస్తున్నాయి. చిన్న స్కూలు - పెట్టి | పిల్లల కందరికీ 
కుస్త పోటీలు" నేర్చుతుండేవాడు.. ప్రతిరోజూ పొద్దున 
సాయంత్రం + తన శిష్యులతో పాటు ఇద్దరు కొడుకులకు 
కూడా కుస్తి లో మెలకువలు నేర్చేవాడు. 

"గ్రామంలో అందరూ. పేదవారు. కూలీ చేసుకుని 
బతికేవారు. అటువంటి వాళ్ల: పిల్లలు ఏం తింటారు? కుస్తీ 
ఎలి నేర్చుకుంటారు? చిన్నచిన్నగా. పహి ల్వాన్‌ బడి ఖాళి 
అయింది. చివరకు తన ఇద్దరు కొడుకులు మ్మాతమే 
మిగిలారు. డోలు. వాయిసూ వారికే కుస్తీ నేర్పుతున్నాడు. 
ఇద్దరు కొడుకులు రోజంతో క్షష్షసడీ ఎంతో కొంత 
'సంపాదించేవారు. దానితోనే 'బతుకున్నారు. 

_ నుక షా ఆ వూరికి 5 ౦డంత "ఆపద వచ్చి 
పడింది. వర్దాలు పడలేదు. కరువు వచ్చింది. (ప్రజలంతా 
ఆకలితో "నక" నకలాడుతున్నారు. అంతేకాక, కలరా, 
మలేరియా ౩ వంటి రోగాలు జనానా. అందరూ ఆకలితో 


19 


రోగాలతో చనిపోతున్నారు. (గామంలో పతి రోజూ ఎనో ఎ 
శవాలను తగల పడుతున్నారు. వూరంతా నిర్మానుష్యంగా 
అనిపిస్తుంది. ఒక్కాక్క ఇల్లు ఖాలీ అయిపోతుంది. ఎటువైపు 
చూసినా ఏడుపులు హా హా కారాలు. వూరివారంతా చలించి 
షోతున్నారు. ఒకి నొకరు ఓదార్పుకుంటూ మంచి రోజులు 
రాకపోతాయా? అనే ఆశతో బతుకుతున్నారు. రాతి అయితే 
చాలు [ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. అయితే 
చికటి రాతిలో వాళ్ల షి లాన్‌ డోలు శబ్దం ధైర్యాన్ని ఇచ్చేది. 
షహిల్వాన్‌ సాయంతం నుంచి పొద్దున వరకు డోలు మీద ఒకే 
తాళాన్ని వాయించేవాడు"ఛట్‌ - థ, గిడ్‌ -థ, ఛట్‌ -థ, గిడ్‌ - 
థ అంతే “లే పోరాడు” అని.” 

ఆకలితో భయంతో ఉన్న (పజలకు డోలు శబ్దం వింటే 
[బాణం లేచి వచ్చేది. క్‌”త్త చెతన్యం వచి | ఏనట్టుండడి ఆ శబ్దం 
సంజీవని లాగా పని చేసేది. కుస్తి పోటీలు గుర్తు వచ్చేవి. అయినా 
డ్‌ 'లు శబ్దానికి జబ్బును ఆషల్‌గే శక్తిలేదు కదా. కానీ డోలు శబ్దం 
వారికి చనిపోయే ముందు ఎవిధమెన కష్టం లేకుండా చావు 
అంటు భయం లేకుండా చేసేది. 

పహిల్వాన్‌ ఇద్దరు కొడుకులు కూడా ఒకరోజు ఆ 
మహమ్మారి జబ్బు కోరల్లో చిక్కుకున్నారు. ఇద్దరు 
పహి లాన్‌ లు జబ్బుతో బాధపడుతూ “నాన్నా “లే పోరాడు” 


20 








న : ల జ 
LT es, 








క్‌ ళ్‌ 

LITA 1 eine 

hme. ri wir |. re iin ౯ 
(ల [ i 


: కిట్టి: స i క 12% 


tN కక Et గ 





| i; 
శ 


ప గో 





అనే తాళాన్ని. వాయించవా” అని అడిగారు. 
పవాలా న్‌. ర్యాతంతా డోలు వాయిస్తూనే ఉన్నాడు. 
“టక్‌, శ్‌ థ; చటక్‌ -ఛట్‌ థ.” మధ్యమధ్యలో ఉత్సాహ 

పరుస్తూ" వ హా బహద్దూర్‌” అంటున్నాడు. 
పొద్దున చూసేసరికి ఇద్దరు కొడుకులు నేలమీద పడి 
ఉన్నారు. ఇద్దరి కడుపులు లోపలికి అంటుకు పోయాయి. 
ఒకడు బాధతో మట్టిని నోట కరచి పట్టుకున్నాడు. అది 
చూసి షహి లా పనే బాధగా నిట్ల్లూర్లా డు. కష్టపడిన నవ వడానికి 
*ే ఉయత్నిసూ ఇద్దరు షో లన్‌ లు: ఓడిపోయారు. 


క 
4 ల 
జా < క్‌ ga హమ. ఇ 
జీ స జాల * WW =. క 
తా క్షా గ్‌ కణ ఆ చస్తూ న గ్‌ 
1 క = 
పు 





అనుకువా ళు న్నాడు 





ఎవాలా ర్‌ రాజుగారు షం న: పట్లు లంగోటి $e 

కట్టుకున్నాడు. శరీరం అంతా దుము. శై నిండే టట్లు 5 కసరత్తు 
చేశాడు. ఇద్దరు క్‌, క క్ట తము చెరొక భుజాన వేసుకున్నాడు. 
నదికి తీసుకెళి ఏ అందులో పడేసి వచ్చాడు. 

ఇది ఎన్న. వఠరితా 'అశ్చర్యపోయారు. ప ల్యాన్‌ కి 
ఎంత గుండ నిబ్బరం అనుకున్నారు. ఇద్రరు కొడుకులు 
ఒకేసారి చనిపోతే ఎటువంటి వారికె నా ఏడుపు ఆగదు. 

అటువంటి సమయంలో కూడా పహి ల్వాన ఏడవలేదు. 
గాభరాపడలేదు. రాతి అయ్యేసరికి మళ్ల డోలు శబ్దం 
వినిపించింది. (పజలకి ఎంతో థె ర్యం వచ్చింది. పెలల్ని 





22 





' 
“ఇ 


అ "wm 
A 
a 
న్‌ షో 
i ఖా 
టన 


న్‌ా జ 
॥ 
జక Mine 
కాటు 


క 
ఇంగా ఆన్తాటతా జాల రాగం ఇ్యగాఖానర్యోన్నగ్యానా' వాదనా 


- 


పోగొటుకొని ఎడున్తున్న తల్రిదండులు గుండెని 
చిక్కబట్లుకున్నారు. “ఇద్దరు కొడుకులూ చనిపోయారు. 
అయినా వహిల్వాన్‌ గుండె నిబ్బరం చూడండి” 
అనుకున్నారు. 

నాలుగయిదు రోజులు గడిచాయి. ఒకరా।తి డోలు శబ్దం 
వినిపించలేదు. పొద్దున్నే కొంతమంది శిష్యులు పహిల్వాన్‌ 
ఇంటికెళ్లి చూశారు. పహిల్వాన్‌ పూర్తిగా ఓడిపోయాడు. 
పోటీలో అతను ఎప్పుడూ ఓడిపోలేదు. కాని మృత్యువు 

అతనిని ఓడించింది. 

పహిల్యాన్‌ గారు ఎప్పుడూ, “నేను చనిపోయినా 
ఓడిపోయినట్లు కాదు. నేను జీవితంలో ఎప్పుడూ ఓడిపోలేదు. 
నాచితి అంటించే టప్పుడు కూడా తప్పకుండా డోలు 
వాయించాలి అని చేప్పివాడట.” పహి ల్యాన గారి శిష్యుడు 
ఒకతను ఏడుస్తూ ఈ విషయం అందరికీ చెప్పాడు. 

పహి ల్యాన్‌ చనిపోయి ఇప్పటికి 50 సంవత్సరాలయింది. 
కాని ఇప్పటికి కూడా ఆ వూరి వారు ఆతనిని గుర్తు 
చేసుకుంటూ ఉంటారు. వాళ్లకి ఎప్పుడు ఏడుపు వచ్చినా, 
జబ్బు పడ్డాపహి ల్వాన్‌ గారి డోలు చప్ప్రడు వినాలనిపిస్తుంది. 


24 


Printed at Jupiter Offset Works, Deihi-110032 


